వర్రీ 
రచన; 
డాకర్‌ ఇరివెంటి కృష్ణమూ రి 
ళు ణి అంటె 
[పధానసంపాదకుడు 2 
డాక్టర్‌ ఎస్‌, బి, రఘునాథాచార 





శ్రీ ఎన్‌, లక్ష్మీనారాయణ, ఐ.ఏ.ఎస్‌, 
కార్యనిర్వహణాధికారి 
తీరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
1985 


T. T. D. Religious Publications Series No- 224 


SRINIVASA BALABHARATI- 41 
( Children Series } 


LAKSHMANUDU 
by Dr. Iriventi Krishnamurti 


Chief - Editor : 
Dr. 5. B. Raghunadhacharya 


First edition; 1985 
Copies : 10, 000 
Price : 1—00 


Published by : 

Sri §. Lakshminarayana- 
EXECUTIVE OFFICER, 

Tirumala Tirupati Devagt haldm3 ,t 
Tirupati. 


Art: PANI 


Printed at : 
Tirumala Tirupati Devasthanems-Press,-Firapati; 


ముందుషపూట 


అల్లారు ముద్దుగా పెరిగే అందాల బాలల అద్ధాల్లాంటి మనసులు 
ఎ౦తో నిర్మలమైనవి, వాటిముందు మనమెలాంటి సంస్కారాలను 
నిలిపితే అవే |పతిబింబిస్తాయి. చెరగని ముదవేసిన ఆ సంస్కా 
రాలను వాళ్ళు భ|దంగా జీవితమంతా దాచుకుంటారు, భావిభారత 
పౌరులైన వారెంత సంస్కారంతో పెరిగితే, ఈ దేశాన్ని అంశ 
చక్కగా తీర్చిదిద్ద గలుగుతారు, కనుక మన సంస్కృతిలోని గొప్ప 
దనాన్ని భారతజాతికి పెట్టని ఆలంకౌరాల్లై (ప్రపంచాన్ని అలరించే 
మంచిగుణాలను వాళ్ళకు ఉగ్గుపాలతో నూరిపోయాల్సిన అవసరం 
ఎంతే నా ఉ౦ది, న్ని విద్యలు నేర్చినా, ఎన్నెన్ని రంగాల్లో లిద్ధి 
(పతిష్టలై నా [ప్రజల్లో ఈ సంస్కారం కొజవడితే (ప్రమాణాలు 
పడిపోయి జాతి అంధకారబంధురమౌతుంది. అందుకే మనదేశంలో 
పుట్టి, ఏదో ఒక ఆదర్శానికి అంకితమై మనకు గర్వకారణమైన 
మహాప్పరుషులు, మహాపతి[వతల కథలు చిన్నారిపాపలకు అందు 
బాటులో ఉండేటట్లు చేయడానికే ఈ ప్రయత్నం. (ప్రాచీన బారతీ 
యుల మహ త్తరాదర్శాలను పరోక్షంగా తెలియజేయడమే ఇందులోని 
ముఖ్ల్యో ద్దేశ్యం. 


తీపమలి తీగుసతి దేవస్థానం శ స౦కల్చింకోనే (శ్రీనివాస 
బొలిభారతి అనే పృ స్తకమాలను చిన్నపిల్ల లికోసం (ప్రకటీస్తు న్నది. 
'మీరు దాలిభారతి అన్నా మాకు, నూపటుందింలో అందజికీ 
ఉపయోగిస్తు న్ని దంటున్నారు చాలామంది పెద్దలు, తాము చదివి 
ఠమపిల్లి లిచేఠ చదివి స్తే కొంతఠకు కొంత మా ఆశయం 
నెర వేదుతుంది, 


ఈ బారిసాహిత్యాన్ని చక్కగా తీర్చి దిద్ది మంచి రళన 
లను తయారుచేయించి, ఆందరికీ అందుబాటులో ఉండేటట్లు 
సంపాదించిన డాక్టర్‌ ఎస్‌, బి, రఘునాథ చార్య (కోఆర్డినేటర్‌ 
సీ శేషన్‌ ఎ టీ, టీ, డి) గారికి నా అభినందనలు, ఈ (పణొశికకు 
సహకరిస్తు న్న రచయితలకు, కళాకొడలిక సొధన్యవాదాలు, 


ఎన్‌, లక్ష్మీవారాయణ, ఐ.ఏ.ఎస్‌, 
కార్యనిర్వహణాధికౌరి 
తీరునులి తీపపతి దేవస్థానములు, తిపతి, 


స్వాగతం! 


'్రీనివాసదయోద్భూశతా బాలానాం స్ఫూర్తి దాయినీ | 
భారతీ జయకాల్లో శే భారతీయగుజోట్టి సలా! 


ఖండ ఖండాంతరాల్లో నాగరికత కన్నువిప్పేనాటికే సభ్య 
తకు సంస్కారానికి, నై తిక-ధార్మికొాదర్భాలకు పేద పడ్డది 
మన భరతఖండం, ఈ గడ్డపై పుట్టిన |ప్రతిమానవుడు అధర్మాన్ని 
ఎదీరిస్తూ, ధర్మాచరణంలో తన జీవితాన్ని పండించుకొని, మాధవాఖి 
ముఖంగొ నడచి మహనీయకీ ర్తి నార్జించినవాడే. ఆలాంటి మహాత్ములి 
సన్నిధి మన సుఖసంకోషాలకు పెన్నిధి, కనీసం వారి జీ వితాదర్శాలు 
మనస్సుల్లో మెదిలితే వాటి |పథానం మనమీద ఎంతో ఉంటుంది, 
“నేను భారతీయుజ్ణి' “ఇది తరతరాలనుంచి వస్తున్న నా సంప 
దాయంి “బది నాక ర్త న్యం అని [పతిబాలుడు, బాలిక ఈ దేశ 
సేవకు తనను అంకితం చేసుకొంటారు, 


నిజానికి ఈ దేశంలో ఎందటో మహానుభావులు మహో 
పుపవుణ, మవాసతి[వతలు, మహావీరులు పట్టి, పెరిగి, చక్కని 


సంస్కృతికి పునాదులు వేశారు. స్వచ్చమైన జీపనవాహినిని మన 
దాకా పవహింపచేశారు, అహా! మనమెంత అదృష్టవంతులం ! 
మన'వెనుక ఎంత ఉదాత్తమైన చర్మిత ఉ౦ది, ఆ పుణ్యపురుషులు 
మహాసాధ్వులు ఇక్కడ పట్టకపోతే మనదిగా మనం చెప్పుకొనే 
మహత్తరమైన ఈ సంస్కృతి, సభ్యత మనకెలా సం[క మింశేవిః 
వాళ్ళను అర్థంచేసుకో వడం, వాళ్ళ చరిత మననంచేసుకోడం 
వారి ఆదర్శాలు స్మరించడంకూడ మనకు గొప్ప విజ్ఞానాన్నందిండే 
విద్యాభ్యాసం, అది ముందు ముందు మనజాతి జీవన ప్రవాహంలో 
కొన్ని ఏండ్ల దాకొ చెక్కుచెదరని స్ఫూర్తి పౌరభాలను విరజిమ్ము 
తుంది, అందుకే (శ్రీనివానబాలభారతి "ఉదయించింది. ఎందటో 
మహానుభావుల్ని మీ ముందుంచుతో ౦ది, ఇక మీదే అలస్యం. 


బాలలూ 1 రండి! రండి ః 


నిండుమనస్సుళో మీకిదే మా స్వాగతం | 


(క్రోధన ఎస్‌, బీ, ర ఘునాథాచార్య 


అన్నకోసం, అన్నమాటకోసం అన్నింటినీ 
త్యాగం చేయడం అంత తేలికైన పనికాదు, అలాగే 
అనుజుడికోసం అలమటించిపోయే అన్నలుకూడా 
చాలా అరుదుగా ఉంటారు, ఒకతల్లి కడుపున పుట్టీ 
కూడా అన్నమాటను అవహేళన చేసే తమ్ముళ్ళకీనాడు 
లోటులేదు. కాని; ఒకే తల్లికి పుట్టకపోయినా, 
అన్నను చూడకుండా ఉండలేనని, ఆయనకోసమే తన 
జీవితమని సర్వస్వాన్ని వదిలిపెట్టి, నిదాహారాలు 
లేకపోయినా కంటికిరెప్పలాగా, తోడు నీడగా అడ 
వల్లో కూడా ఆయన్నే అంటిపెట్టుకుని తన జీవితాన్ని 
ఒక మహ శ్రర మైన ఆదర్శంగా నిలబెట్టాడొక తమ్ముడు. 
ఆయనెవరో తెలుసా? సేవాభావానికీ “ పతీక, విలక్షణ. 
మైన జీవితలక్ష్యంగల మహనీయుడు లక్ష్మణుడు. 

అన్న, రూవుదాల్చిన ధర్మమైతేః తమ్ముడు 


కర్త వ్యదీక్షకు మారుపేరు. “మీవదినను భాగీరథీ 
తీరంలో వదిలి ర మ్మ'న్నప్పుడు_అలా ఎందుకు చేయా 


లని గాని, నేను చేయలేనని గాని చెప్పలేదు. రాజు 
అనుశాసనాన్ని శిరసావహించి చెప్పినట్లే చేసి లోలోపల 
కుమిలిపోయినాడు. శీలవతి, వినయవతి అయిన భార్య 
ఎక్కడైనా దొరకవచ్చుగాని, ఇలాంటీ తమ్ముడెక్కడ 
దొరుకుతాడని అందుకే అంతగా అనాడు బాధపడ్డాడు 
రామభ్యదుడు. అలాంటి లక్ష్మణుని సేవాభావం, 
కర్త వ్యదీక్ష, త్యాగనిరతి, మనకూ అదర్శం కావాలి 
ఆనాడే మనరాజ్యం రామరాజ్యమౌతుంది, 


[పథాన సంపాదరుడు. 


లక్ష్మణం డం 


రామాయణం, మహాభారతం, మహాభాగవతం అనే మూడు 
మహాకొవ్యాలు భారతీయులకు చదువదగిన [గ్రంథాలే కౌదు.ఆను 
సరించవలసిన ఆదర్శాలకు అవి నిలుపుటద్దాలు. భారత దేశాన్ని 
మనం పర్యటించి దర్శించవచ్చు. భౌగోళిక సౌందర్యాన్నీ, రక్‌ 
రకాల భాషలనూ, విభిన్నాఖిరుచులనూ తెలిసికొనవచ్చును. కొని 
భారతీయులకు |పీయమైన విలువలను గూర్చి, భారతియుల జీవిత 
లక్ష్యములను గూర్చి, దై నందిన జీవితంలో వారు నిర్వహించే ఆచార 
వ్యవహారారిను గూర్చి, పుట్టినది మొదలు గిట్టినంత వరకు వారు 
అచరించే సకలకర్మలను గూర్చి కుల్ల౦గా “ శెలసుకోవాలం'ే 
ఈ కావ్యాలను చదువవలసిందే. భారతదేశ (ప్రజలకు ఏ రంగంలో 
సేవచేయడాని కైనా కావలసిన సంస్కారాన్నీ, ధర్మాభిరతినీ, 
లక్ష్యశుద్ధి నీ ఈ కౌవ్యాలు కలిగిస్తాయి, 


ఏమీ తెలియదు: 


రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, అంజనేయుడు, 
(ప్రహ్లాదుడు, భీష్ముడు, అర్జునుడు, (శ్రీకృష్ణుడు మున్నగు 
వారిని గూర్చి, వారు చేసిన గొఫ పనులను గూర్చి మనకు తెలియ 
2 


కంచె మనభాషలో చాలాభాగం మనకు తెలియనట్లే, మనజాతీ 
యాలు, మనలోకో క్త లు, మనసామెళలు, మనపదదింధాలూ, 
మనజానపదుల కథలు, పాటలు, మనసండితుల సమున్నత భావాలు 
మన మనసులకెక్కవు, 


రామాయణమే లేకపోతే ; 

రామాయణం చదువనివాడు ఈ దేశంలో ఏమీచదువనివాడే 
రామాయణకావ్యాన్ని [వాసిన వాల్మీకీ ఎంత తపోధనుడో ! ఎంత 
బుషిహృదయుడో 1 ఎంత మానవతామూర్తియో! ఎంత 
ఆదర్శవాదియో! ఆతని కావ్యనాయకుడు ఉన్నతసంస్కృృతి 
[పమాణాలందుకున్న ఒక బొడికి పూజనీయడై నాడు, దై వమైనాడు, 
[పపంచంలో ఏ కొవ్యానికీ ఇంత ఆదరం లభించలేదు. రామాయణ 
రచన జరిగి కొన్నివేల ఏండ్ల యినది, కొని రామాయణంలో 
వాల్మీకి వర్షించిన వివాహవ్యవస్థ, : సోదర్యపేమ, పితృవాక్య 
పరిపాలన, స్నేహధర్మం, దాంపత్యవైభవం, ధర్మాగహం, 
సౌశీల్యం, త్యాగం, సేవాతత' సరత, (జార ౦జనంవంటి విలువైన 


ధర్మాలను నేటికీ మనం గౌరవిసు స్తున్నాం. ఇప్పటికీ సంఘంలో 
ఒక 'మనిషిని విలుపకట్టడానికి ఈ ఆదర్శాలను కొలత బద్ద లుగా 
తీసుకుంటున్నాం, రామాయణంలోని ఆదర్శాలిపట్ల భారతీయులకు 


[పేమ ఆదరం ఉన్నంతకాలం ఈదేశంలో రామాయణం పిల్ల లకూ 
పెద్ద లకూ పండితులికూ పామరులకూ భ్ర కులకూ కవిశానుర కురికూ 
ఆదర్శమహితంగా ఉంటూనే ఉంటుంది. రామాయణాన్ని కొదని 
మంచిని (పచారం చేయడం ఈ దేశంలో సాధ్యంకొనిపని, రామా 
యణం మహాకౌవ్యంగానే కొక ధళ్మశాస్త్ర౦గా నీతిశాస్త్రంగా మనకు 
దర్శనమిస్తుంది. 
రాముడికథే రామాయణం ః 

“రామో విగహవాన్‌ ధర్మః” అం'పే రాముడు మూర్తీ 
భవించిన ధర్మం. వాల్మీకి తాను రామాయణం |వాయడంకం'ె 
పూర్వం ఒక ఉత్తమ పురుషునిగాథను కావ్యంగా [వాయాలిని 
అలోచిస్తు న్నప్పుడు, నారదుడు అతనికి శక్తి మంతుడు ధర్మజ్ఞుడు 
క్ర ఏర జ్ఞిలా బుద్ధి కరివాడు సత్యవాది దృఢ|వతుడు సదాచార సంప 
న్నుడు సర్వభూతహితుడు విద్వాంసుడు కర్త వ్యపరాయణుడు 
(ప్రియదర్శనుడూ అయిన రాముణ్ణి గూర్చి వివరిస్తాడు, ఆ రాముడి 
కథే రామాయణం. అంటే చదువదగిన పుస్తకం ఈ గుణాలను 
నూటిగానో చాటుగానో చెప్పగలగాలి. 


అదర్శాలకు ఆటపట్టు ; 

రామాయణంనంటిీ కథల్లో పాత్ర ల ఒక గుణానికీ ఒక 
ధర్మానికీ ఒక మనస్తతా పనికీ |పతీకలుగా ఉంటాయి, అంటే 
కొన్నిలక్షణాలకు ఆ మనిషి లక్ష్యంగా చి|తింపదిడ తాడు, ఆ కొరజం 
చేత కథకం'పే ఆ కథ మనకు అందిస్తున్న ధర్మం, సౌందర్యం, 
అదర్శం [పాధాన్యం వహిస్తాయి. కనుక అన్ని కాలాలలో నూ అన్ని 
దేశాలలోనూ ఇటువంటి కథలకు సహజంగానే ప్రాచుర్యం 
లభిస్తుంది, మంచికోసం పోరాటం, మంచికోసం కష్టాలను ఎదుర్లో 
వడం మంచికోసం సుఖాన్ని తృణ! పాయంగా భావించడం వంటి 
శాశ్వత మైన విలువలకు దేశాల పొలిమేరలు ఉండవు. కౌలాలి 
పరిమితులుండవు. 


రామాయణంలో త్యాగానికీ సత్యానిక్రీ శర్యానికీ ఆనవాళ్ళుగా 
నిలిచిన పాత్రలు ఎన్నో ఉన్నవి. రాముడు సరే. అతడు కావ్య 


నాయకుడు! భారత ఫజిల మనోనాయకుడు, అతని తరువాత మనం 
లక్ష్మణుణ్ణి పేర్కొనవచ్చును, 


లక్ష్మణుణ్ణీ పూర్తిగా అర్థం చేసుకోవడానికి రేభామాతంగా 
నై నా మ. రామాయణకథ శెలిసిఉండాలి, రామాయణంకథ 
స్థూలంగా అందరికీ తెలిసిందే. అయినా కొన్నిసంక్తు క్తుల్లో ఇక్కడ 
సంజీ పంగా వివరిస్తాను, 


సీతాకల్యాణం! 

దశరథుడనే మహారాజు, అతనికి కౌసల్య; సుమి[త, 
క్రై శీయి అని ముగ్గురు భార్యలు. సంకానంలేకపోవడ౦వ ల్ల ప్యుత 
కామేష్టిని నిర్వహించి అ యజ్ఞఫలంగా నలుగురు కొడుకులను కన్నాడు 
కౌసల్య కొడుకు రాముడు. సుమి త్రకుమారులు లక్షణ శతృఘ్నులు. 
కైకేయి సుతుడు భరతుడు. ఈ రాకుమారులకు కులగురువు అయిన 
వసిష్టుడు విద్యాబుద్ధులు నేర్చినాడు. విశ్వామి|తుడను బుషి రామ 
లక్ష్మణులను తనవెంట తీసికొనిపోయి వారికి ధనుర్విద్యారహస్యా 
లను తెలియజేసి వారిచేత తాటకను సుబాహుజ్ణి వధింపజేసి తన 
యజ్ఞాన్ని కాపాడుకున్నాడు, యజ్ఞం అయిపోయిన తర్వాత రామ 
లక్ష్మణులను మిథిలానగరానికి తీసికొనిపోయి అక్కడ జనకుడ 


[వకటించిన సీతాస్వయంవరంలో (ప్రవేశ పెట్ట పెట్తాడు. రాముడు స్వయం 
వరానికి వచ్చిన వీరులకు వశంకొని శివధనుస్సును ఎక్కు పెట్టీ విరిచి 
సీశ్రను పరిణయమాగాడు, 


అవనీజతో అడవికీ | 


శి పెండ్లి సందర్భంగానే రాముని తమ్ముళ్ళ పెళ్ళిళ్ళు 
కూడా జరిగాయి, లక్ష్మణునికి ఊర్మీళను, భరతునికి మాండవిని. 
శతృఘ్నునికి (శతక ర్తిని ఇచ్చి జనకుడు వివాహంచేశాడు, 


అ సమయంలో అక్కడికి వచ్చిన పరశురాముని [కోధాన్ని శాశ్వ 
తంగా ఉపళ మింపదేసి రాముడు అయోధ్యకు వచ్చినాడు. దశరథుడు 
రామునికి పట్టంకట్టి తాను అడవులకు పోవాలని నిశ్చయించుకున్నాడు* 
[ప్రజలంతా సంతోషించారు. కాని మంథర అనే దాసి దుర్భోధవ ల్ల 
కై కేయి. హృదయంలో ప్రలోభం [పజ్వలించింది. రాముడు 
సధ్నాల్లేళ్ళషాటు వనవాసం చేయాలని భరతునికి రాజ్యాభిషేకం 
జరగాలిని కై 'కేయి రాజును ఒప్పించింది. తం|డ్రిమాటగానే రాముడు 
వే కేయి కోరికలకు తలఒగ్గినాడు. తాను అడవికి |ప్రయాణంకాగా 
సీశాలక్ష్మణులు అత్రజ్జి అనుసరించినారు, 


క్షరటికీరెప్పలా ... 

కొడుకు ఎడబాటును సహించలేని దశరథుడు కన్నుమూసాడు. 
మేనమామ ఇంట్లో ఉన్న భరత శతృఘ్నులకు కై కేయి చేసిన 
కుట అయోధ్యకు వచ్చిన తరువాత తెలిసింది. రాముని లాగానే 
జటాపల్కలాలు ధరించి భరతుడు రాముని దగ్గరికి పోయి 


అయోధ్యకు రమ్మని దితిమాలి విఫలుడై అతని పాదుకలను తెచ్చి 
హౌటికి పట్టముగట్టి రాముని [పతినిధీగా తాను ఉన్నారు. 
రాముడు అడవిలో రాక్షీసులను వధిస్తూ మునుల ఆశ్రమాలకు 
రక్షణ కల్పిస్తూ చాలాకాలం గడిపాడు. లక్ష్మణుడు ఎల్ల వేళలా 









ఖీ షి. ' ( న నల 
EEE, il 

:\ 1 య అ 

ink 





సంతో | ఇ - 
క తవు 
ద జ్‌ 


లాలి 
వ్వా అనక ఇసక ఆ 
కరీ 
జం 


జాగరూకుడై అన్నకు నీడగా ఉంటూ వనవాసాన్ని సుకరం చేశాడు, 
. పర్జశాలలిను నిర్మించేవాడు. కందమూలాదులను తెచ్చి ఇచ్చేవాడు, 
లంకపై దాడి: 

ఒకనాడు ఒక మాయలేడి వలలో పడి రాముడు ఆశ్రమానికి 
చాలా దూరంగా వెళ్ళిపోయాడు, దూరంనుంచి రాముని ఆర్త 
నాదంలా ఒక ధ్వని వినిపించింది. అది రాక్షసమాయ అని వదినెను 
సమాధానపరచటానికి లక్ష్మణుడు ఎంత (పయళ్నం చేసినా ఆమె 
వినక లక్ష్మణుని. సౌశీల్యాన్ని శంకించినట్లు మాట్లాడినది, 
గత్యంతరం లేక లక్ష్మణుడు అ|శమాన్ని ఏడిచిపోగా "హాయ 
వేషంతో రావణాసురుడు వచ్చి అమెను ఎ త్తుకపోయాడు, సీతను 
గానక రామలక్ష్మణులు ఎంకో బాధపడి, జటాయువు అనే పక్షివ ల్లి 
కదింధుడనే రొక్షసునివ ల్ల సీకావృత్తా ంశౌన్ని కొంత తెబసుకుని 
yee రాజై న క్రపీరాజు సు గ్రీవునికో మె|తీచేసి హనుమంతుని 


ద్వారా సీత లంకలో ఉన్న సంగతి తెలుసుకుని, స్కుగీవుని 
వై న్యంతో లంకపై దొడికీ సమకట్టారు. 


రమ్యమైన రామరాజ్యం; 
రావణుని తమ్ముడు విభీషణుడు రాముని శరణు కోరివచ్చి 
నాడు. రాముడు అతనిని ఆదరించి లంకకు రాజుగా గు ర్తి ంచాడుు 


రామబొణొనికి రావణుడూ, అనేక రాక్షసవీరులూ బలి అయ్యారు, 
రావణుని కొడుకు ఇం|దణిత్తు లక్ష్మణుజ్జీ యుద్ధంలో ముందు 
మూర్చీతుజ్జీ చేసినా తరువాత లక్ష్మణుని బాణాగ్నికి భస్మ 
మయ్యాడు, సీతతో లక్ష్మణునికోో అంజనేయాది కపివీరులకో 
రాముడు అయోధ్యకువచ్చి భరతునికి ఆనందాన్ని [పసాదించి పట్టాభి 
షి క్రడయ్యాడు. ఆ రాముని పరిపాలనలో [పజరింతా సుఖశాంతు 
లతో నిత్యకళ్యాణం వచ్చతోరణంగా [బతుకులను పండించు 
కున్నారు, 
రాజాజ్ఞ 1 

రావణుని చెరలో ఉన్న సీతను రాముడు ఏలుకోవడం౦ 
పౌరుల్లో కొందరికి అధర్మంగా కనిపించినది. కౌని రాముడు 
ఆ సందేహాన్ని |ప్రజావాక్యంగా భావించి సీతను అడవిలో పదలి 


పెట్టవలసిందని లక్ష్మణుని అజ్ఞాపించినాడు, లక్ష్మణుని హృదయం 
త ల్లడిల్లి నది. కొని రాజాజ్జగా భావించి ఆపని చేశాడు. 


దేశబహిష్కోరం 


లక్ష్మణుని నిర్యాణం కూడా ధర్మబద్ధంగా త్యాగమహితం౦గా 
ఉన్సది, రామునితో యముడు రహస్యంగా మాటాడుతున్న ప్పుడు 
లోనికి ఎవరూ వెళ్ళకుండా లక్ష్మణుడు కొప్పన్నాడు. కాని దుర్వా 
mr 0 


సుడు వచ్చి లోనికి వెళ్ళనివ్వకపోతే వంశనాశనం అయ్యేట్టు 
శపిస్తానని బెదరించాడు. లోనికి పోనిచ్చినందుకు తనకు శిరచ్ళేద 
దండనం ఎలాగూ తప్పదు. తన మూలాన వంశేకయం ఎందుకని 
లక్ష్మణుడు దుర్వాసుజ్జి లోనికి పోనిచ్చాడు. యముడు వెడలి 
పోయినాడు, (బొహ్మణుల ఉపదేశాన్ని అనుసరించి రాముడు 
శిరచ్చేదశిక్షకో సమానమైన దేశబిహిషాారాని లక్ష్మణునికి 
విధించాడు. లక్ష్మణుడు 'సరయూనదిలోనికి పోయి తన ఐహీక 
జీవితాన్ని చాలించాడు. 


అన్నతో సహవాసం ; 

రామాయణంలోని ప్మాతలు చాలా రమ్య మైనవి. లక్ష్మణుడు 
రాముని తమ్ముడు, సుమ్మితకు పృట్టిన కవలలో ఒకడు. రాముడు 
నల్ల నివాడు. లక్ష్మణుడు పొలవలె తెల్ల నివాడు, గుణంకూడా 
పాలవంటిదే, బుస్సున పొంగిపోతాడు. ఆ[గహం వచ్చినాసరే 
అను గహం వచ్చినాసరే. ఆ పాలపొంగుమీద, అన్నగారిమాట 
నీటిబొట్టు పడగానే చప్పున చల్లారిప్తోతాడు. నలుగురు అన్నదమ్ము 
లలో వీశ్వామి త్రుడు రామలక్ష్మణులను వెంటతీసికొని పోవడంలో 
విశేషమున్నది. లక్ష్మణుడు రాముజ్జీవిడిచి ఉండలేడు, అశనిది 
నగుణఖీ క్రి. భరతునిది నిర్ణ జభ క్రి. రాముడు అడవిలో ఉనా, 
అయోధ్యలోఉన్నా భరతునీ హృదయంలో ఉన్నవాడే. కొని 
లక్ష్మణునికి అలాకౌదు, అతని కటైదుట రాముడు నిలిచిఉండాలి, 


పద్నాలుగేళ్ళ అతడు భార్యను విడిచి, అంతఃపురంలోని సర S 
సౌభ్యాలను విడిచి అడవుల్లో రామునికి అనుచరుడై శనకు విధించిన 
వనవాసం కొకపోయినా అన్నతో సహవాసం చేశాడు, 


అన్నను తం(డిగా ఖావించు ! 


అన్న అశనికి దై వం. అన్న అతనికి గురువు. అడవికి 
పోతుంటే సుమి త అతనికో ఇలా అంటుంది...“నాయనా, అడవినే 
అయోధ్యగా భావించు. సీతను నన్నుగా భావించు. మీ అన్నను 
తం| డిగా భావించు”, ఈ ఉపదేశం అప్పటికీ ఇప్పటికీ ప్రతి తల్లీ 
తన కొడుకులకు చేసేదే. లక్ష్మణుడు ఈ ఉపదేశాన్ని pee 
భావించి అ పధ్నాలుగేళ్ళ కంటికి నిద్రలేకుండా తన అన్నా 
వదినెలను She (పొద్దున్నే లేచి వదిన పాదాలకు 
అభివందనం చేసేవా 


కోపానికి మరో పేరు? 

అకనీ కోపస్వభావం..ఆ బుసకొ్టే గుణం దిహుశః ఆతీని 
పూర్వజన్మ రహస్యానికి సందింధించినదై ఉంటుంది. (భ్రీమన్నా 
రాయణుడు (శ్రీరాముడై. జన్మించగా అతని పానుపైన ఆదిశేషుడు 
లక్మణుడై అవతరించాడని పురాణాలు చెపుతున్నాయి. శై కేయిని 
చంపుతాననీ, దశరథుజ్జీ హతమారుస్తాననీ, అన్నకు పట్టాభిషేకం 
కాకపోవడం అధర్మమనీ మహా క్రోధంతో మిన్ను లందుకుంటాడు 


లక్ష్మణుడు, కొని రాముని సహనగుణం పిళ్ళ వాక్యపరిపారినం 
అశళ్జీ కట్టి వేస్తాయి. 


సీశ్రాపహరణానికి నాంది! 


అడవిలో శూర్చణఖ మాయవేషంతో వచ్చి ఎంత టీ ధీరుజ్ణ 
యినా వలలో చేసుకోగలి సామర్థ్యాన్ని (దర్శించినా లక్మణుడు 
న్మిగహాన్ని [పదర్శిస్తాడు. కాని ఆ రక్కసిని కురూపిచేసీ వదిలి 
పెళ్లే వరకు ఆగలేదు అతని మనస్సు. ఆ రక్కసి కురూపికొవడ మే 
సీశాషహరణానికి దారితీసింది, 


అ౦ళౌ దివ్యలీల 

మారీచుడు బింగారులేడిగా మారి సీతమనస్సును దోచుకుని 
రాముజ్జి తనవెంట పరుగిడేటట్లు చేసివేస్తాడు. అప్పుడు లక్ష్మణుడు 
సీక్ల అన్నమాటలకు. నిగ్రహం కోల్పోకపోయి *ఉం'పే రావణా 
చుడుని కుతంత్రం ఫలించి ఉండేదికొదు. లక్ష్మణుని ఈ మహో 
[దేకంలో ఏ దైవరహస్యం దొగి ఉన్నదో 1 తన్ను అనరాని 
మాటలు 'సీత అన్నా లక్ష్మణుడు కొంతమేరకు సహించినాడేగాని 
మరీ భరించలేకపోయాడు. దీనికి ఫలితం సీశాపహరణం, 
ఆతర్వాత రాక్షస సంహరణం, 


తోడు- నీడ: 

జానకి లేని అ|శమాన్ని చూసినప్పుడు రామునివేదన 
లక్మణుడే విన్నాడు, లక్మణుడే అపుడతనికి తోడు. రాముడు 
సహ కోల్పోయినప్పుడు లక్షుణుడే శీతలోపచారాలు చేశాడు, 


కబంధుని హననంలో, ఖరదూషణాదులికో యుద్ధం చేస్తున్న 
'ప్పుడూ రామునికి లక్ష్మణుడు కోడ్చడ్డాడు, 


ఇదే వీరరసం: 

లంక పె దండె త్త కు౦డెొ సు గీవుడు రాజ్య|పా ప్రీ పల్లి కలిగిస 
సుఖాల్లో శేలియాడుతుం'టే లక్ష్మణుని కోపజ్వాల మళ్ళీ రగుల్కొ 
న్నది, అయితే ఈ కోపం రాపణసంహారానికి లింకౌ విజయానికీ 
శ్రీకారం చుట్టింది. ధర్మబద్ధులై న వాళ్ళ కోపం ఎప్పుడూ శివంకరం 
గానే పరిణమిస్తుంది, ఇదే ధర్మా గహం; ఇదే వీరరసం, ఇందుకే 
ఈ అందెలుమా|[త్రం వదినవే 1 

రావణుడు సీతను లంకకు అకాశమ్మర్లాథె పమౌనెంపై 


తీసుకుని పోతుండగా ఆమె తన నగలను తీసీ కాడికి పారేసింది. 
అవి కిష్కి౦ధలోని కపివీరుల చేత దిడ్డాయి. శ్ఞాఠనసు వైరు 


క్కుంటూ కిష్కింధకు వచ్చిన రామలత్మణులకు కపివీరులు 
ఆ నగలను చూపిస్తారు. అనగలను చూడగానే రాముడు శోక 
పరవశుడౌతాడు. పొరలు పొరలుగా వస్తున్న దుఃఖంతో ఆ నగలను 
అనవాలు పట్టమని లక్ష్మణుణ్ణి అడుగుతాడు. అప్పుడు లక్ష్మణుడు 
అన్నమాట ఆతని సౌశీల్యానికి నిదర్శనం. భారతీయులు స్త్రీల 
పట్ల చూపుతున్న గౌరవాదరాలకు చిహ్నం. ఇక్కడ ఒక ఆదర్శ 
పా్యతుడై న మరిది మనకు దర్శనమిస్తాడు. ఇంతటి మహనీయుని 
హృదయాన్ని భక్తి భావంతో నింపగలిగిన ఆ పరమసాధ్యి జానకి 
ఎంతటి ధన్యురాలో ఈ సన్నివేశాన్ని సృష్టిరిచి విశ్వసాహిత్యా 
నికి ఒక మహోదారమైన విలువను (ప్రసాదించిన వాల్మీకి ఎంతటి 
మహాకవియో | 


“అన్నా ఈ కర్ణకుండలా లెవరివో నేనెరుగను, ఈ కార 
హారాలు ఎవరివో నాకు తెలియదు. ఈ రత్నఖచితకంకణాలను 
నేనెన్నడూ చూడలేదు, కానీ ఈ అందెలు మాత్రం మా వదినవే, 
ఎందుకం'పే నేను (పతి ఉదయం అమె పాదాలకు నమస్కరిస్తూ 
ఈ అందెలను దర్శించుకునే వొజ్డీ, '' 


ఇలాంటి మరిది కావాలి! 

ఇప్పటికీ భారత దేశంలోని వదినలందరూ ఇలాంటి మరదు 
లంటే ఎంతబాగుంటుందని అకాంకీస్తుంటారు. బహుశః 
ఈ శ్లోకమే గాథాస ప్త కతిలోని ఒక గాథకు ఊపిరి పోసి ఉంటుందీ. 


ఒక మరది తన వదినకో అదోరకంగా మాట్లాడుతుం'కే 
అమె వానికి సీశారామలిక్మణులున్న పటాన్ని చూపిస్తుందట 1 


రాముడే అశ్చర్యపడినాడు ; 

లక్ష్మణుని ధై ర్యసాహసాలు రామాయణమంతా పరచుకొని 
ఉన్నాయి. కౌనీ రామరావణయుద్ధంలో లికణుడు చూపిన అస్త్ర 
లాఘవం రాముణ్జే చకితుణ్ణి చేసింది. అంతటి ఇంద్రుణ్ణి విజితుజ్జి 
చేసి ఇం| దజిత్తు అనే బిరుదును సంపాదించిన మేఘనాథుడు 
అంతంత మాత్రాన లొంగిపోయే ఘటంకౌదు. వాడు మాయా 
యుద్ధంలోనూ ఆరితేరినవాడు, అరిక్ష్యగాగతుడై పరిపరివిధాల 
రఘవీరుని సైన్యాలను తునుమాడుతుం"పే లక్ష్మణుడు ఎదుర్కొ 
న్నాడు. లక్ష్మణుని |ప్రతాపాగ్నిని ఇం[దజిత్తు సహించలేక 
పోయాడు. ఇందజిత్త [ప్రయోగించిన అస్త్రాల నెన్నింటినో 
వమ్ముచేసి చివరకు లక్ష్మణుడు అతనిని వధించినాడు, 


యఖ, రం క జై 
| NN 


suf 


AE Fa 


‘| Et 





సీశళభించినా .... 


రావణుని బాణ ప్రయోగానికి రామలక్ష్మణులు మూర్చితు 
లయ్యారు. రాముడు అదిత్యహృదయాన్ని ధ్యానించి తేరుకున్నాడు. 
కాని రిక్మణుడు మృతునిలాగా పడిఉండడం చూసీ రాముడు శోక 
తప్ప డౌళాడు. సీతవంటి భార్యదొరకవచ్చు, కొని ఎంత [వయశ్నం 
చేసినా లక్మణునివంటి సోదరుడు దొరకడం అసంభవం అని 
వాప్రోతాడు. అంతేకాదు ఎంతకోసంలో ఉన్నా లక్ష్మణుడు తనకో 
ఎన్నడూ అ[పియంగానూ, కఠినంగానూ మాట్లాడి ఉండలేదని బాధపడి 
పోతాడు. తాను దుఃఖంలో ఉన్నప్పుడు తననే ఓదార్చిన లక్ష్మణుడు 
రణరంగంలో ఆలా పోస సడిఉ౦డడ౦ రాముణ్ణి ఎంకో విరక్తు జ్జే 
చేస్తుంది, ఒకవేళ సీత శన్గకు తిరిగి లభించినా “తన మనస్సుటీ 
స౦కోష మెక్కడిదని సీతపట్ల తనకున్న (పేమకం చె లక్ష్మణుని 
పట్ల తన సోదరభావం గొప్పదని దుఃఖిస్తాడు. రాముడంళ టి 
దీరోదాత్తు ని హృదయాన్ని చూరగొన్న మహిశాత్ముడు లక్ష్మణుడు. 


కర్త వ్యదీక్ష 1 

కర్త వ్యనిర్వహణలో అచంచలమైన దీక్ష, నిత్య జగద 
వస మనిషికి అక్యంతావశ్యకమని తన జ్రీవిశంలో నిరూపించిన 
వ్యకి లక్ష్మణుడు, సీతారాములను అన్నివిధాలా రక్షించవలసిన 
భారాన్ని. తన తలపై వేసుకున్నప్పుడు స్వపర భావాలకు తావుండదు, 


అల్లంత దూరాన భరతుడు సై సై న్యసమేతుడై తామున్న కుటీరానికి 
వస్‌ స్తున్నప్పుడు లక్ష్మణుడు కోపంతో ఎంత మండిపోళాడో రకీణ 
భారాన్ని తలచుకుని అంతగా సంసిద్ధుడౌ తాడు కూడా, అడవిలో కూడా 
సుఖంగా ఉండసీయక తమను భరకుడు బాధించడానికి వస్తున్నాడనే 
దురభి పాయంకో లక్ష్మణుడు మరొక (సొరి మరుగుతున్న పాలిలా 
పొంగిపోతాడు; కొని భరతుని కౌగిట్లో ఎంత చల్ల దనముందోమది । 
ఆపే చల్లదిడిపోతాడు, భరతుణ్ణీ జ్ఞ అపార్థం, చేసుపన్నందుకు ఎంతో 
కుమీలిఫోతాడు. పళ్ళాత్తప్తు పృడౌకొడు, 


ఈ విధంగా లక్ష్మణుడు ఎప్పటికప్పుడు కోపంతో మలీమస 
మైన తన గుండెను పళ్ళొళ్తా తాపంతో (పజెళనం చేసుకుంటాడు, 
అంశేకాని కొందరపాటుకో తాను అపార్థం చేసుకున్న భావాలు 
స్మృతులుగా హృదయంలో ఉండిపోవడం లక్ష్మణుని మనీషిత్వా 
నికి అ ల్లంతదూరాన ఉన్న పరిస్థితి, 


ఒక అప[ తి; 


మూర్తీభవించిన ధర శమైన తన అన్న (శ్రీరామచం| దనికి 
విధేయుడుగా ఉండడంతోనే తన జీవితసాఫల్యాన్ని సందర్శించ 
గలిగిన ధర్మజ్ఞుడు లక్ష్మణుడు, రావణవధానంతరం రాముడు 
అయోధ్యకు పచ్చి పట్టాభిషి క్తుడౌళొడు, ఇప్పటికీ అదర్శంగా ఉన్న 
రామరాజ్యానికి అనాటీ [ప్రజలు నోచుకున్నారు. అరాముని పరి 


పాఠినంలో లేమికి లేమి ఏర్పడింది. రాముని పరిపాలనకు 
లక్షణాదులు సహాయంగా ఉన్నారు. ఉన్నట్టుండి శతుశేషమో 
ఏమో ఈ రామరాజ్యు మధుర సంగీఠ ౦లో ఒక అన కుతీ వినవచ్చింది. 
మరో మంధర రెండై దంపతుల రూపం దాల్చింది. ఆ దంపతులు 
ఒకనాడు మతిదప్పి కరిహానికి దిగి ఒకరి పె నొకరు కల్ల లను అప 
నిందలిను చల్లుకున్నారు, అ చల్లుకున్న “బురద రామరాజ్యంలోని 
ఒక చారునిపై. పడింది, వినజీరాలై "సీత రావణాసురుని చెరలో 
కొంతకొలం 4 ఉన్న తరువాత తెచ్చుకొని కొపురం చేయడానికి తాను 
రాముణ్ణేమీ కొదనీ, కొంతకాలంపాటు ఎక్కడో ఉన్న తన భార్య 
తనతో ఉండడానికి వీలులేదని అంటుండగా చారుడు విన్నాడు, 


అన్న అనతి మిన్న అతనికీ ; 

అంత పటిష్టమైన రాజ్యంలో చారుడు వింటే (సభువు 
విన్న ప్టేకదా 1 ప్రజారంజనం కోసం రాముడు సీతను పరిత్యజి౦ంచ 
టానిక్‌ నిర్ణయించుకున్నాడు. కొని ఆ నిరపరాధ జానకిని అడవిలో 
వదలడానికీ ఎవడు సందర కతు రామునికి మాతం సీత 
పవి[తత తెలియదా? సీతకు విధించిన ఈ శిక్షను ఆచరణలో 
పెట్టగలవాడెన్వడు? అంత న్మిగహం౦ కలవాడెవ్వడు? ఈ పని 
ఎవరికి చెప్పాలి? రాముని మనస్సులో ఈ (పశ్నలు ఉదయించినవి, 
నిర్వహింపగల నిబ్బరం ఎవరిలో ఉందో అతనికి తెలుసు 





ఈపాటికి అవ్య క్తి ఎవరో మీకు గూడా తెలిసిఉ౦టుంది, రాముడు 
ధర్మానికి న్వరూవమైశే లక్ష్మణుడు ఆతని ఆజ్ఞాపాలనానికి మరో 
రూపం. 


అనుశాసనమే అన్నింటికీ మూలం: 


సీతను రథమెక్కిం౦చుకొని గంగాతిరానిక బయలు దిరొడు, 
అప్పడామె గర్భంలో రఘువ౦ళౌనికి ఊఉ త్తరాధికొడలు రూప దిద్దు 
కుంటున్నారు, గంగాతీరంలో సీతను రథంనుంచి ది౦పి చెప్పలేక 
రాముని ఆనతి చెప్పాడు. జరిగిందంతా అన్యాయమని లక్ష్మణునికి 
తెలుసు. అయినా రాముణ్ణి ఒక్కమాట అనలేదు. సీతకు అఖి 
వందనాలు చేసి తిరిగి వెళ్ళాడు కొండంత దుఃఖంఠో, ఈ ఘట్టం 
లక్ష్మణుని ధర్మనీర్వహణ స్వభావాన్ని కఠోర మైన అనుశాసనత్వాన్నీ 
(పకటిస్తు న్నది. 


త్యాగానికి మరో పేరు: 

పాపం ! లక్ష్మణుడు సధ్నాల్డేబ్ళ ఇంటిని ఇల్లాలిని విడిచి 
ఎలా ఉండగలిగాడు ? కోంటినిండ ని దలేక ఎలా దిపక గలిగాడు? 
ఈ [పళ్నలకు పండితులిచ్చే సమాధానాలు మనకు తెలుసు; కారణ 
జన్ముడంటారు. అనంతుని అవతారం అంటారు, ధర్మమూర్తి 
అంటారు, కాని రామజ్జీ దైవంగా భావించే జానవదులు లిక్ష్మణుక్జే 
అర్థంచేనుకున్న తీఠువేరు; అతని జీవితాన్ని వ్యాఖ్యానించిన అమాయ 


30 


కత్వం చేద. వారి కథనంలోని సొగసులు వేరు. లక్మ్‌ణునిపట్ల 
ఎంత అప్యాయతను కనపరచినారు వాళ్లు ఎంత సున్నితంగా 
అశని [దితుకుబిరువులిను అంచనా కట్టారు । 


ఎందుకిలా నవ్వాడు ? 

శ్రీరామపట్టాభి షేకోత్సవాలు మహావై భవనంగా జరుగు 
తున్నాయి, అయోధ్యానగర 0 పెళ్ళికూతురులా అలంక రించుకున్నది. 
రాముడు సింహాసనం అధిష్టించాడు. సీత (పక్కన కూర్చుని ఉంది. 
హనుమంతుడు ఫొదాలనద్ద కూర్చుని ఉన్నాడు. లక్ష్మణుడు ధను 
ర్భరుడై నిలుచున్నాడు, సుగ్రీన-అంగద._విభీషణాదులు వసిష్టాది 
మేని శ్రేష్టులు సర మేశ్వరాది సకలదేవతలూ కొలువు నలంకరీంచి 
ఉన్నారు. అలా నిలిచి ఉన్న లక్ష్మణుడు ఉండి ఉండి ఒక్కసారి 
కిల కిల నవ్వుతాడు. 


పట్టాభిషేకం తరువాత: 


సభలో ఉన్నవారందరూ లక్ష్మణు నంతటివాడు నవ్వగా 
శాము చెసిన తప్పిదాలను ఎల్లి దాలను తలపోసుకుంటారు. అన్నకు. 
[దోహం చేసినానని విభీషణుడు అఆడరాని మాటలాడినానని సీత, 
అన్నను చంపించితినని సుగ్రీవుడు, జాలరివాళ్ళ అమ్మాయిని నెత్తి 
శెక్కి౦చుకుంటినని శివుడు లోలోన తబ్బిబ్బు పడతారు. సభలోని 
అందరి ముఖాల్లో విన్నదనం వ్యాపించింది, సభలో నవ్వి అమర్యా 


31 


దగా |[ప్రవర్తించినందుకు లక్మణుని కంఠాన్ని తెగవేయాలని 
రాముడు కత్తి దూస్తాడు. సభాసదులు అడ్డంవ స్తారు. రాముడు 
లక్ష్మణుజ్జి నవ్వుకు కారణ మేమిటని అడుగుతాడు, అపుడు లక్ష్మ 
ణుడు తాము అడవిలో ఉన్నప్పుడు నిద స్త్రీరూపంలో వచ్చి తనను 
ఆవహిసానం'పే తాను అప్పుడు అన్నసేవలో ఉన్నానని, పట్టాభి 
షేకం అయిన తర్వాత రావలసిందని అమెతో అన్నట్లూ, అందుకే 
తనకిప్పుడు కునుకుపట్టగా నవు వ్రవచ్చినట్లు చెప్పుతాడు. రాముడపస్పుడు 
కరుణాంతరంగుడై లక్ష్మణుని సేవాతత్సరతను ఫొగిడి మన్నించా 
డట, రాముని ఆత్మీయత పొంగులు వారిందట. ఈ కథ రామాయ 
ణంలో లేదు. కాని లక్ష్మణునికి జానపదులు ఈ విధంగా నివాళులు 
సమర్పించుకున్నారు. యుక్తి యుక్తంగా ఉన్న జానపదుల కల్పన 
పామరులను అలరించింది. పండితుల శిరస్సులను ఊపగలిగింది. 


లక్ష్మణుడే రామానుజుడు! 

అన్నదమ్ములు ఒకరికొకరు సఖ్యంగా ఉం టే రామలక్మిణులు 
అంటారు. అన్నకోసం సర్వస్వం ధారపోసిన తమ్ముడుం'ే లక్ష్మణు 
డంటారు. పాలుపొంగితే మీగడ అయినట్లు లక్మణునికోప౦ 
పొంగితే ధర్మం అవుతుంది. లక్ష్మణుడు రామానుజుడు.అం"ే 
రామునికి తమ్ముడు. లికణుడు ఆదిశేషుని అవతారం. భక్తి పార 
మ్యాన్ని బోధించిన (శ్రీమ[దామానుజాచార్యులుకూడా ఆదిశేషుని 
అవతారమని | పతితి. 


రామునికోసం నిన్ను కన్నాను; 


భారతీయుల జీవితంలో సాహిత్యంలో లక్ష్మణుని వ్యక్తి 
త్వమే ఒక పదబంధం. ఆతని సౌశీల్యం “ఆదర్శం. నవవిధ 
భక్తులలో దాస్యభక్సి కి లక్ష్య పాయుడు లక్ష్మణుడు. రాముడు లోక 
హొతార్డ ౦ అవతరించాడని భారతీయుల విశ్వానం. రామాయణంలో 
సుమి శ్ర లక్ష్మణుడు రొమునివెంట అడవికి పోతున్నప్పుడు 
“నాయనా | రిక్కణా ! లోకం కోసం కౌసల్య రాముణ్ణి కన్నది, 
నేను రాముని కోసం నిన్ను కన్నాను" అంటుంది, అంప జీవితం 
భగవదర్చిత మైనప్పుడే ధన్యం, ఇదే లక్ష్మణుని ఆదర్శం, 
అందే లక్ష్మణుడు అందటీకి ఆరాధనీయుడు అనుసరణీయుడు 
[వాతస్స్మర ణీయుడుకూడ అయినాడు. 


కర్మయోగానికీ (ప్రతీక: 

ఇంతటి మహనీయుని జీవితాన్ని రసాత్మకంగా అందించిన 
వాల్మీకి ధన్యుడు. అతని కావ్యం ఆతడన్న'పే గిరుల రుదులు 
భూలోకంలో ఉన్నంతకాలం కళకళలాడుతూ “ నరం. రామా 
యణంలో అసత్యంలేదు. దోషంలేదు. ల్రకాాామో 
చేయగలిగిన మహాకావ్యం. ఆ కావ్యసరిట్లీటి. LC. 
రాముడు మరొకడు రిక్మణుడు, ఒకడు 
మరొకడు కర్మయోగానికి (ప్రతీక, fr Ri 









